స్వరార్థ వం 


రచన : విద్యాధర్‌ మునిపల్లె 
1.వ సీన్‌ 
శంకర దీక్షిత్‌ నటరాజస్వామికి పూజ చేస్తాడు. ప్రక్కనే సరస్వతీ దేవికీ పూజ చేస్తాడు. త్యాగరాజ, అన్నమాచార్య, 
పురందరదాసులకి ప్రణమిల్లుతాడు. బల్లమీద పెట్టిన తంబుర తీసుకొని కళ్ళకద్దుకొని వీధి వైపు చూస్తాడు. ఎవరి రాక 
కోసమో అతని కళ్ళలో నిరీక్షణ కనిపిస్తుంది. వాళ్ళు రారని అతను ఒక నిర్ణయానికి వస్తాడు. చాపమీద కూర్చుంటాడు. 
కళ్ళు మూసుకొని తన్మయత్వంతో ఒక అద్భుతమైన రాగాన్ని ఆలాపన చేస్తాడు. ఇంతలో అతని రాగానికి ఒక మృదంగం 
తాళం కలుపుతూ శరభయ్య ప్రవేశిస్తాడు. శంకరం కళ్ళు తెరిచి చూస్తాడు. సమయం దాటినందుకు మన్నించమన్నట్లుగా 
శరభయ్య వేడుకోలుగా అభినయిస్తాడు. అంతే శంకరం పాట అందుకుంటాడు. శరభయ్య తన్మయత్వంగా 
వాయిస్తుంటాడు. వీరిమీద స్పాట్‌లైట్‌ ఆన్‌ అవుతుంది. మరో స్పాట్‌లైట్‌లో సునాదమాల అదే పాటకు నాట్యం 
చేస్తుంటుంది. సభలో చప్పట్ల వర్షం. ఇక్కడ నాట్యం ఆగిపోతుంది. సూర్యం సునాదమాలని చేరుకుంటాడు. ఆమెకి 
ఏదో చెబుతుంటాడు. సునాదమాల ఒప్పుకోదు. చివరికి సునాదమాలచేత సూర్యం తనమీద ఒట్టేయించుకుంటాడు. 
సందర్భోచితంగా “మాతృదేవోభవ... పితృదేవో భవ... ఆచార్య దేవోభవ... అతిధి దేవో భవ” 
అంటూ కొంతసేపటికి సంగీత సాధన ముగుస్తుంది. సునాదమాల ఒప్పుకుంటుంది. స్పాట్‌ఆఫ్‌ అవుతుంది సునాదమాల, 
సూర్యంలమీద. వెంటనే లైట్లన్నీవెలుగుతాయి. శంకర దీక్షితార్‌, శరభయ్య ఇద్దరూ వారి వారి వాయిద్యాలను సంప్రదాయ 
బద్దంగా ప్రక్కన పెడతారు. శంకరం మెల్లగా తన గదిలోకి వెళ్ళి లోపల నుంచి మద్యం సీస్తా తెచ్చుకొని గ్లాసులో 
పోసుకుంటూ పుచ్చుకుంటుంటాడు. శరభయ్య అది సహించలేకపోతాడు. ఏదో అడగబోతాడు. కానీ అడగలేక 


ఆగిపోతుండగా...! 
ఏంటి శరభయ్య! ఆలస్యమైందే.! 


అదీ.! 

సరేలే.! సమస్యలు ఎవరికైనా వుంటాయ్‌.! కానీ ఒక పనికి సమయం కేటాయిస్తే ఆ 
సమయానికి అందుకోవాలి. 

క్షమించండయ్యా.! 

నీ మృదంగ శబ్దంలో ఏదో లోపమున్నట్లుంది. నాదంలో తేడా వచ్చింది. బాగు చేయించ 
వచ్చుగా.! 

డబ్బులు చూసుకొనీ...! 

డబ్బు అవసరమైతే అడగమని చెప్పానుకదా.! (అంటూ జేబులో చేయి పెడతాడు. తన వద్ద ఏమీ లేదని 
అర్ధం చేసుకుంటాడు. ఒకింత బాధకు గురవుతాడు. ఏదో గుర్తు వచ్చిన వాడిలా..) రేపు ఇస్తాను. సంగీత 
సరస్వతికి మనం చేసే ఈ అర్చనకు నాదం ప్రముఖమైంది. నాదంలేని రాగం, జీవంలేని 
దేహంతో సమానం. 

(బైట వున్న చిన్న పిల్లని రమ్మని శరభయ్య సైగ చేస్తాడు. సునాదమాల వస్తూనే శంకరం కాళ్ళకు నమస్కరిస్తుంది.) 
ఎవరు శరభయ్యా ! ఈ చిన్నారి.! 

(ప్రవేశం) దండాలయ్యా.! 


స్వరార్థ వం 


: రా శివయ్యా.! ఏంటి విషయం.! 


: అయ్యా.! ఈ యేడాది కౌలు.! (శంకర దీక్షిత్‌ అందుకు తగ్గట్లు అభినయిస్తుంటాడు.) నలభై బస్తాల వడ్లు, 


ఐదుబసాల మినుములు, ఐదు బసాల కందులు ఇంకా..! 


: ఇంకా..! 
: ఇంకా..! అయ్యా.! గోదాములో పెట్టించానయ్యా.! 
: ఆ లెక్కలెందుకు శివయ్యా.! ఆరుగాలం శ్రమించి నేలతల్లిని మీ చెమటతో తడిపి పండించిన 


గింజల్ని నాకు తెచ్చిస్తున్నావ్‌.! శ్రమ మీదైతే తినేవాణ్ణి నేను. ఇంకా లెక్కలు చెప్పాలా..! 


; పంతులుగారూ.! పంట పండించాలంటే భూమికావాలి... ఆ భూమే లేకపోతే నేనేడ 


పండిత్తానండీ.! 


: నిజం చెప్పావయ్యా శివయ్యా.! 

: నీతో మాట్లాడటం కష్టమేనయ్యా.! 

: మీ అటొంటోల్లు మాటాడినా పాడినట్టే వుంటదయ్యా.! 

: పాట వినాలనుందని చెప్పచ్చు కదయ్యా.! చేసిన శ్రమను మర్చిపోయి, కొత్త శక్తినిచ్చే శక్తి 


కేవలం సంగీతానికేవుంది.! నాపాటలు మీలాంటి వాళ్ళకోసమే.! 


: అయ్యా.! మరి రేత్రికి మన రైతులందరికీ సెప్పి పొలంలో పాటకసేరీ ఏర్పాటు సేసేదా.! 
: తప్పకుండా.! ఏడాది కొక్కసారి..! మళ్ళీ దొరకాలంటే మరో ఏడాది ఆగాల్సిందేగా.! 


అప్పటిదాకా ఈ కట్టెను ఆ దేవుడు వుంచుతాడో.. తన ఆట అయిపోయిందని తప్పించేస్తాడో.! 


: ఏంమాటలయ్యా అవి.! తదాస్తుదేవతులుంటే... 

: తధాస్తు అంటారనా..! అననీవయ్యా..! 

; మీరలా అంటే మనసు చాలా కట్టంగా వుంటుందయ్యా..! 

: నిజమెప్పుడూ అంతేగదయ్యా శివయ్యా.! మరణం మనిషికి దేవుడిచ్చిన గొప్పవరం. అన్న, 


తమ్ముడు, భార్యా, బిడ్డలు, ఆస్తి, పాస్తి అన్నిటినుంచే ఒకేసారి తెంపేసే అత్యంత సుందరమైన 
స్పర్శ. అది ఎంత అందంగా వుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. అలాగని బలవంతంగా 
స్వాగతించటమూ తప్పే.! ఎవరి చావు ఎప్పుడు ఎలా రాసిపెట్టుందో ఆ విధాతకే ఎరుక. ఆ 
సమయం వచ్చినప్పుడు మాత్రమే తనువచ్చానని తెలియజేస్తుంది. ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. 
తేరుకునేలోపే తనతో తీసుకుపోతుంది. 


ఇ అయ్యా..! ఎప్పటినుండో నాకో సిన్న అనుమానం.! 
; నీకు అడ్డేముందయ్యా.! 
3 గుల్లో ఏదికమీద కచేరీ సెయ్యరు.! మాతో కలసి పొలాల్లో ఆడతారు, పల్లెపాటలు పాడతారు.! 


ఎందుకయ్యా. ! (సూర్యం ప్రవేశిస్తాడు. వస్తూనే అక్కడున్న వాళ్ళకి నమస్కరిస్తాడు. కుర్చీ కోసం వెతుక్కుంటుంటాడు. 
శంకరదీక్షిత్‌ డైలాగ్‌ చెప్పేస్తుంటాడు) 


స్వరార్థ వం 


; భగవంతుని ఎదుట తప్ప నాగళం విప్పనని ఒట్టు పెట్టుకున్నానయ్యా.! 

: గుల్లో దేవుడున్నాడు కదయ్యా.! 

: కానీ ఆ దేవుడు నా ఎదురుగా లేడుగా..! దేవుని ఎదుట తప్ప మరెక్కడా పాడనని చెప్పాగా.! 
: మరి మా దగ్గర పాడతారు.! 

: పరహితము సేయునెవ్వడు 


పరహితుండగును భూతపంచకమునకున్‌ 

పరహితమె పరమధర్మము 

పరహితునకు నెదురులేదు సర్వేందుముఖీ... 

అని పరోపకారగుణంలోని గొప్పదనాన్ని వివరిస్తారు పెద్దలు. వారేమేం చెప్పారో.. అవన్నీ 
మీలోనే కనిపిస్తున్నాయి శివయ్యా..! స్వచ్చమైన ప్రకృతి మాత ఒడిలో, మనకి తిండి గింజల్ని 
పంచే నేలతల్లిని నానా రకాల సేవించి తరించే మీలాంటి నిష్కల్మషమైన రైతన్నలే ఈ 
ప్రపంచానికి దేవుళ్ళు. అలాంటి మీ శ్రమకు నాకు చేతనైనంతలో ఏడాదికొక్కసారి చేసే 
అర్భనే నా స్వరార్చన. 


(కాళ్ళమీద పడతాడు) చాలు సామీ..! చాలు.! ఈజన్మకిది చాలు.! 


; బాగుందండిీ..! చాలా బాగుంది..! 


: ఛ.. ఛ.. లేవయ్యా.. లే..! ఇలా చెయ్యటం నాకు నచ్చదని తెలుసుకదా.! ఎవరు మీరు? 


: నన్ను సూర్యం అంటారు.! సూర్య ప్రకాశరావు గారి అబ్బాయిని.! సన్‌ఐటా రికార్డింగ్‌ కంపెనీ 


ఓనర్‌. మా నాన్నగారికి మీ సంగీతంలో ఏం నచ్చిందో నాకు తెలీదు. జనానికి నచ్చుతుందన్న 
నమ్మకం కూడా నాకు లేదు. 


: ఎవర్రా నువ్వు.! మా బాబుగారిని నోటికొచ్చినట్లు మాట్లాడతావ్‌.! 
: రా..! యూ..! ఇల్లిటరేట్‌.! నాకు నీతో వాదించే టైమ్‌లేదు. యూనో టైమ్‌ ఈజ్‌ మోర్‌ 


వాల్యుబుల్‌.! డోంట్‌ వేస్ట్‌ మై టైమ్‌.! 


* మీరు చెప్పదలచుకుంది చెప్పండి.! 
; ఓకె, కమింగ్‌టూది పాయింట్‌.. మిస్టర్‌ శంకర దీక్షిత్‌.! మా నాన్నగారు ఎన్నో సంవత్స రాలుగా 


మీచేత ఒక మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేయించాలని ప్రయత్నించారు. మీరు నో అన్నారట.! 


: అవును.! ఇప్పుడూ అదే అంటున్నాను. 

; యునోవన్‌ థింగ్‌. నేనెప్పుడు ఎవ్వరినీ చేతులు జోడించి అడగను. కానీ ఇప్పుడు మిమ్మల్ని 
అడుగుతున్నాను. కమాన్‌ ఒప్పుకోండి.! ప్లీజ్‌.! 

: శివయ్యా.! వీరిని ఆ ఊరి పొలిమేరల వరకూ సాగనంపిరా..! (లోనికి వెళ్ళబోతుంటాడు) 

: హేయ్‌ మ్యాన్‌.! ఓల్డ్‌ మాన్‌..! నేను చెప్పేది పూర్తికాలేదు.! 


స్వరార్ణవం 
య 
నివ 


సూర్యం క 


శివ 


సూర్యం J 


నువ్వుచెప్పేది కూడా ఆయన వినదలచుకోలేదు. 


ఏ; ఆయన చెప్పింది చెయ్యి శరభయ్యా.. | 


(శివయ్య సూర్యాన్ని లాగుతుంటాడు.) ఓల్డ్‌ మాన్‌.. సారీ..! శంకరదీక్షిత్‌.! సార్‌..! అవతల కోట్ల 
రూపాయల ఆస్తండీ..! ఎటూ కాకుండా పోతుంది.! (సూర్యాన్ని బయటకు గెంటుతుంటాడు) 


: ఇంకెప్పుడూ ఈ ఇంటిజోలికి రాబాక. 


ఈయనగారితో పాటపాడిస్తేనే కానీ నా బాబు ఆస్తిలో వాటా ఇవ్వడు. శివయ్యగారూ ఒకటి 
కాదు రెండు కాదు రెండొందల కోట్లు ఎవరికీ కాకుండా సంగీత భారతి శిక్షణాలయానికి 
రాసిపారేశాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి.! ఒక్కపాట పాడితే ఈన సొమ్మేం 
పోతుంది. ఎంతకావాలంటే అంత పడేస్తాగా..! 


: ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెల్లులే కానీ.. నడు.. నడు..! 
: ఆయనతో మాట్టాడనీ మ్యాన్‌.! 
: మ్యాన్‌ గీను అన్నావంటే మూతి పగులుద్ది.! ఇందాకట్నుంచి సూత్తున్నా..! మ్యానంటా.! 


నడు.. (కర్రతీసుకొని కింద కొడతాడు. సూర్యం వెళ్ళిపోతూ..) 


: షిట్‌..! డాడ్‌..! నా ఆస్తి తాళాలు ఇలాంటిచోట పెట్టావేంటి.! మళ్ళీ వస్తాను. (వెళ్ళిపోతాడు) 


: ఈరోజు మనూరిశివాలయం సెంటర్లో అద్బుతమైన 60 పాటలతో “సీమ చిరుత” సాంఘిక నాటకం 


ప్రదర్శిస్తున్నారు. మన రాయుడుగారు టౌన్‌ నుంచి ఐదుగురు అందమైన అమ్మాయిల్ని కూడా...! (ఛస్‌ 
నోర్ముయ్యహె) అదన్నమాట విషయం..! రాత్రిళ్ళు ఎవరిల్లల్లో ఆల్లు అన్నాలుతిని మనూరి శివాలయం 
సెంటరు కొచ్చేస్తే.. (ఆల్లకి తెలుసులేరా రావాలని) మరి నాకు మైకెందుకిచ్చార్రా...! (నువ్వు యదవ్వని తెలవక.!) 
(అనౌన్స్‌ మెంట్‌ దూరంగా వెళ్ళిపోతుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. శంకరదీక్షితులు 
నవ్వుకుంటూ..) 


: కుర్ర నాయాళ్ళయ్యా.! ఆ రాయుడుగోరితో చేరి ఇట్టాంటి దరిద్రాల్ని పట్టుకొత్తున్నారు.! మా 


సిన్నతనంలో సంక్రాంతి పండగొచ్చిందంటే ఎంతోమంది కళాకారులతో ఊరంతా సందడిగా 
A A వ 

వుండేది.! ఇప్పుడో సూత్తున్నారుగా.. పేరుకే నాటకం. అంతా రికార్డింగు డాన్సే..! అర్ధరాత్రి 

దాకే నయ్యా.! ఆల్లొంటిమీద గుడ్డలుండేది..! 


; శివ.. శివా..! మనకెందుకయ్యా..! దానిగురించి.! అయినా వాళ్ళూ కళాకారులేగా.! కూటికోసం 


కోటిపాట్లు. అలాంటి వాళ్ళ నోటిదగ్గర కూడునీ ఈద్చేస్తున్నారు కొందరు ప్రబుద్దులు.! 
గం ౧ జాం ® 


; ఇటువంటి వారు కూడా కళాకారుల జాతిలో వున్నందుకు కళారంగం అపఖ్యాతి పాలవుతోంది.! 
: తప్పు శరభయ్యా.! నైతికంగా కళాకారులు దెబ్బతిని వుండచ్చు. కళారూపాలు తమ రూపు 


రేఖల్ని మార్చుకుంటూ పోయి వుండచ్చు.! కానీ కళామతల్లి మాత్రం అపఖ్యాతి పాలవ్వలేదు. 
ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే ఇన్ని లక్షల సంవత్సరాల మన దేశ సంస్ఫృతికి అర్థమేలేదు. 


స్వరార్థ వం 


భారతీయులుగా గర్వంగా చెప్పుకునే అర్హతా మనకు లేదు. 


: ఏందేందో సెప్తారు. అంతా అర్ధమైనట్లే వుంటుంది.. కానీ అర్ధమవ్వదు.! నేనెల్లొత్తా..! 
: వెళ్ళు.! వెళ్ళి మనవాళ్ళందరికీ చెప్పు రాత్రికి మన పొలంలో ప్రతి ఏడాదిలాగే సరదాగా 


ఆటపాటలతో గడుపుదామని.! 


: అట్టనేయ్యా..! అట్టనేయ్యా..! (కండువాలో కట్టుకున్న నోట్ల కట్టలు తీసి శంకరదీక్షితులుకిస్తాడు) ఇవి కౌలు 


డబ్బులు. కాదనద్దంతే..! (వెళ్ళిపోతాడు) 


: అయ్యా! ఈ అమ్మాయి..! (చెప్పమన్నట్లు చూస్తాడు) మొన్న పక్కూరి తిరునాళ్ళలో కచేరీ ఏర్పాటు 


చేశారయ్యా.! అక్కడ ఈమె తండ్రి ఈమెను అమ్మకానికి పెట్టాడు. 


; శివశివా..! (అంటూ చెవులు మూసుకుంటాడు) కలికాలం శరభయ్యా.! 
: ఎంతో మంది ఈ పిల్లను చూసి కొనకుండా వెళ్ళిపోతుంటే, అప్పుడా తండ్రి నష్టజాతకురాలు 


అంటూ కొడుతుంటే, - చూడలేక - కార్యక్రమానికి వచ్చిన ఆ నాలుగొందలూ అతనికిచ్చి... 


: కొనుక్కొచ్చావ్‌.! (కాదన్నట్లుగా శరభయ్య చూస్తాడు. శంకరం పట్టించుకోకుండా) అమ్మా.! నీ పేరేంటి? 

: సునాదమాల.! 

: ఎంత చక్కని పేరు. మీ నాన్న నిన్ను ఎందుకు అమ్మాలనుకున్నాడు. 

: తాగటానికి డబ్బులు కావాలంట. అమ్మనేమో ఆల్లెవరో సాయిబూలకి అమ్మాడు. మా యమ్మ 


ఎల్లిపోతా.! మల్లా నన్ను కలవనని సెప్పింది. మా అయ్య దగ్గిర కాకుండా ఇంకో అయ్య 
సేతిలో పడ్డాకన్నా నా రాత మారిద్దని సెప్పింది. అందుకే మా అయ్య అమ్ముతానంటే నేను 
వత్తానన్నా.! నన్నేమో కొంటానికెవరూ రాపోతే ఈ సామి పట్టుకొచ్చాడు. 


: తల్లీ..! (ఒకింత భావోద్వేగానికి గురౌతాడు. అంతలోనే తేరుకుంటూ...) నువ్వేం చేస్తావ్‌.! 


: ఇంటిపని సేత్తా.! అన్నం వండుతా..! కూరసెయ్యటం రాదు.! ఇంకా..! ఇంకా..! సానా 


సేత్తాను బాబుగారూ.! 


: ఇంత ముద్దుగా వున్నావ్‌.! నిన్ను అమ్మాలన్న ఆలోచన ఆ కసాయి తండ్రికెలా వచ్చిందో..! 
: పాడు తాగుడయ్యా.! మనిషినెంతకైనా దిగజార్చుతుంది.! అయిన వాళ్ళని కూడా అమ్మేసు 


కునేంతగా..! మాయదారి తాగుడని మాయదారి తాగుడు. 


: (శరభయ్య అనేది తననే అని తెలిసినా చిన్నగా నవ్వుకుంటూ) నిజమే శరభయ్యా.! ఇదెంత మాయదారి 


దంటే నిజాన్ని మరిపించనూ గలదు.. అలానే పలికించనూగలదు. అంత మాయదారిదీ 
తాగుడు. 


: ఏం సేత్తామయ్యా.! నిజంకాని మైకం కోసం నిజమైన బందాల్ని కూడా తెంచేసి, తెగిపోయిన 


బంధాల కోసం తాపత్రయపడి బాధపడేలా చేస్తుంది. చివరికి ఆ బాధల్ని మరిపించేందుకు 
తానే మందుగా మారతానంటూ ముందుకొచ్చి కనువిందు చేస్తుంది. 


స్వరార్థ వం 


; ఏంటి శరభయ్యా.! అర్థంకాని విధంగా మాట్లాడుతున్నావ్‌.! 

* మీకర్థం కాలేదంటే..! మేం యదవలమేనయ్యా! 

: అంతమాట అంటానా.! ఇంతకీ అమ్మాయి గురించి చెప్పు.! 

: మీ పాదాల ముందుంచుదామని తెచ్చాను. మీ ద్వారా సంగీత ప్రపంచానికి ఓ సునాద 


కుసుమాన్ని సమర్పించాలని భావించాను. 


: శరభయ్యా.! (సహించలేకపోతాడు) 
: అవునయ్యా.! ఇందుకు మీరు అంగీకరించాలి.! అమ్మా..! గురువుగారి పాదాలకు నమస్కరించు. 


ఇకపై ఈయనే నీకు తల్లి తండ్రి గురువూ దైవం అన్నీ..! 
(సునాద మాల వచ్చి నమస్కరిస్తుంది. శంకర దీక్షిత్‌ తట్టుకోలేక పోతాడు. కాళ్ళు రెండూ వెనక్కి తీసుకుంటాడు) 


: వద్దు.! ఈ తతంగం ఇంతటితో ఆపెయ్‌.! మరోసారి ఇటువంటి ప్రస్తావన తీసుకురాకు. 
: ఎందుకయ్యా.! 
; ఎందుకంటే.! నాలోని సంగీత సరస్వతి నాతోనే అంతమవ్వాలని కోరుకుంటున్నా కనుక. 


నా వారసత్వాన్ని మరెవ్వరికీ పంచకూడదని స్థిరంగా నిర్ణయించుకున్నాను కనుక. 


3 అయ్యా.! 
: అవును శరభయ్యా.! నేను నేర్చుకున్న హిందుస్తానీ, కర్నాటక సంప్రదాయ సంగీతాలతో సంగీత 


సరస్వతికి స్వరార్భన చేద్దామనుకున్నా.! స్వరార్ణవంలో ఓలలాడించాలనుకున్నా.! అనంతమైన 
సంప్రదాయ స్వరసంపద నేటి తరానికి వెర్రిగా తోస్తోంది. పాశ్చాత్య సంగీతం పేరుతో సంగీత 
దర్శకులు సృష్టించే రణగొణ ధ్వనులే నేటి తరానికి కావాలి తప్ప సంప్రదాయ సంగీతం అవసరం 
లేదు. అందుకే నాలాంటి వారు మరుగునపడిపోవాలి. మనుగడనే కోల్ఫోవాలి. 


: ఏం మాటలయ్యా అవన్నీ.! మరీ సునాదమాల...! 
; (శంకర దీక్షిత్‌కి నమస్కరిస్తూ ) బాబుగారూ.! నేను మీకాడే ఉంటా.! మీకాపనీ, ఈపనీ సేసి పెడతా 
వుంటా.! సరే.! అనండి బాబుగారూ.! 


(శరభయ్య సునాదమాలకు సైగ చేస్తాడు. శంకర దీక్షిత్‌ కాళ్ళపై పడమని. వెంటనే కాళ్ళు పట్టేసుకుంటుంది. ఇంతలో 
బయట దేవుని ఊరేగింపు వెళుతుంటుంది. మంగళ వాయిద్యాలు మోగుతుంటాయి. శంకరదీక్షిత్‌కి ఏమి చెయ్యాలో 
తోచదు. శరభయ్య గురుర్చహ్మ చదవమన సునాద మాలకి సైగ చేస్తాడు.) 


* గురు బ్రహ్మ.., గురు విష్ణుః, గురుదేవో మహేశ్వరః, గురుసాక్షాత్‌ పరం బ్రహ్మ, తస్మ శ్రీ 


గురువేనమః. (అంటూ ప్రణమిల్లుతుంది.) 


: (భావోద్వేగానికి గురవుతాడు. ముఖంలో ప్రశాంతత సంతరించుకోగా మనస్పూర్తిగా ఆమెను ఆశీర్వదిస్తాడు...) 


ఇచ్చాకార్య సిద్ధిరస్తు. సకల విద్యా ప్రాప్తిరస్తు. 


: శుభస్తు శ్రీఘ్రం. (ంకరదిక్షిత్‌ స్పృహలోకి వస్తాడు) అయితే ఈనాటినుండి సునాదమాల మీ శిష్యురాలు 


అయినట్లే అన్నమాట. 

3 శిష్యురాలేమిటి? ఇంట్లో ఉంటానికి మాత్రం ఒప్పుకుంటున్నాను. 

(సునాదమాల శరభయ్య వైపు చూస్తుంది. ఊరుకోమన్నట్లుగా సైగ చేస్తాడు) 

: ఇప్పుడేకదయ్యా.! సకల విద్యా ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించారు. శిష్యురాలిగా స్వీకరించారు. 
3 శరభయ్యా.! నాదగ్గర శిష్యరికం చేయాలంటే ఈ చిన్నారి తట్టుకోలేదయ్యా.! 


: బాబుగారూ.! మీ దగ్గర సతుకు నేర్చుకునేటప్పుడు నా పానం పోయినా లెక్కసెయ్యను. ఈ 
పానం మీరు పెట్టిన బిచ్చం. 

: చూశారా అయ్యా.! ఆ చిన్నారి కోరిక.! 

: నాదగ్గర విద్యను నేర్చుకోవాలంటే కొన్ని నియమాలున్నాయ్‌.! నేనేం చేసినా, ఏం చెప్పినా 
సునాదమాల కాదనకూడదు. 


(అందుకు శరభయ్య అంగీకారం తెలుపుతాడు. సునాదమాల గురువుకి నమస్కరిస్తుంది) 


రీరికార్డింగ్‌లో శ్లోకం వస్తుంటుంది... 
శ్లో॥ అఖండ మండలాకారం.. వ్యాప్తం యేన చరాచరమ్‌ । 
తత్పదం దర్శితం యేన ... తస్మై శ్రీ గురవేనమః ॥ 


స్వరార్థ వం 


(లైట్స్‌ ఆఫ్‌) 

2.వ సీన్‌ 
(వేదికమీద లైటింగ్‌ చాలా డిమ్‌గా వుంటుంది. శంకరం శాలువాతో వుంటాడు. సునాదమాల గురువుకి నమస్కరిస్తుంది. 
ఆమెకు సంగీతం యొక్క విలువలను వివరిస్తు వుంటాడు శంకరం. తెరవెనుక త్యాగరాజ కీర్తన శ్రీ గణపతి సేవింపరో.. 
అనే మ్యూజిక్‌ రీరికార్డింగ్‌లో వస్తుంది వస్తుంటుంది. ముందుగా గణపతి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత నటరాజుకి 
అర్చన చేస్తాడు. క్రమేపీ లైటింగ్‌ తగ్గుతూ సునాదమాల శంకరంల మీద స్పాట్‌లైట్‌ ఆన్‌ అవుతుంది.) 


: శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానం రసం ఫణిః అని సంగీతం గురించి చెబుతుంటారు. 
; అంటే ఏంటి బాబుగారూ..! 
3 చిన్న పిల్లలు, పెద్దవాళ్ళేకాదు, పశువుల్ని, పక్షుల్ని కూడా రంజింపచేయగలిగే శక్తి కేవలం 


సంగీతానికే వుందని అర్ధం. ఈ సంగీతంతో సర్వ రోగాలు నయం చేయవచ్చు. వైద్యులకి 
సైతం లొంగని ఎన్నో మొండి వ్యాధులు కూడా ఈ సంప్రదాయ సంగీతం ద్వారా నయం 
చేయగలిగారు. అటువంటి ఈ సంగీత విద్యను నీకు పంచభూతాల సాక్షిగా అనుగ్రహిస్తున్నాను 
స్వీకరించు. (రీరికార్డింగ్‌లో...) 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా 

చక్షురున్మీలితం యేన తస్మై త్రీ గురవేనమః॥ 
( అంటూ సంప్రదాయ బద్ధంగా ఆమెకు సంగీత విద్యను ప్రసాదిస్తూ ఆమెనుండి ప్రమాణం తీసుకుంటాడు.) 
సునాదమాల నేను చెప్పినట్లు చెప్పు. 
సంగీత సరస్వతిని నేను తాదాత్య్య భావంతో సేవిస్తాను. పేరుకోసం కానీ, ధనంకోసం కానీ 
ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరసంపదను వుపయోగించను. కేవలం దీనిని సేవా నిరతి కోసమే 
ఉపయోగిసానని ఆ సరస్వతీ మాత సాక్షిగా, పంచభూతాల సాక్షిగా విద్యను నేర్పిన గురువు 
లకు, మరెందరో సంగీత గురువులకి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. 
(శంకరం చెప్పినట్లుగానే సునాద మాల చెబుతుంది. శరభయ్య తన మృదంగంతో ప్రవేశిస్తాడు. అది వింటూనే అతను 
హతాపడౌతాడు. అదేంటని అడగలేనందుకు తనలో తానే వగస్తాడు. కానీ అప్పటికేమీ మాట్లాడలేక మౌనంగా 
వుండిపోతాడు. సునాదమాల శరభయ్యను చూస్తూనే అతని దగ్గరకు వెళ్ళబోతుంది. శంకరం గద్దిస్తూ...) 


: సునాదమాలా.! ఏ విద్యనైనా నేర్చుకోవటానికి ఆసక్తి మాత్రమే కాదు, అంకిత భావం కూడా 


వుండాలి. అలాగే శ్రద్ధకూడా చాలా అవసరం. నువ్వు విద్యను అభ్యసిస్తున్నప్పుడు పూర్తిగా 
గురువు అధీనంలోనే వుండాలి. పక్కన పిడుగులు పడుతున్నా పట్టించుకోని స్థితిలో సాధన 


చేయాలి. అర్ధమైందా.! (అర్ధమైందన్నట్లుగా తలూపుతుంది. శంకరం సునాదమాలకు సంగీతంపాఠం మొదలు 


పెడతాడు. ) 


: భారతీయ శాస్ర్తీయ సంగీతంలో ఒక శైలి హిందుస్థానీ, మరొకటి కర్ణాటక సంగీతం. 


హిందుస్తానీ ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందితే, దక్షిణ భారత రాష్ట్రాల్లో వినిపించేదే 


స్వరార్థ వం 


కర్ణాటక సంగీతం. ఈ కర్ణాటక సంగీతం వేదాల్లోని మూలాలను సంప్రదాయ సిద్దాంతాలను 
పరిరక్షించుకుంటూ తరతరాలుగా వస్తోంది. ఇపుడు మనం చెప్పుకునేది సకల వేద 
ఉపనిషత్తుల సారాన్ని అనాధిగా మోస్తున్న కర్ణాటక సంగీతం గురించి. సునాదమాల నేను 
చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించు. నీవు నేర్చుకుంటున్న ఈ విద్య దైవ దత్తమైనది. సాధనతో 
కేవలం మెరుగులు దిద్దుకోగలము అంతే.. 


సప్తస్వరాలు విధరకాల పక్షి కూతలు, జంతువుల అరుపుల నుంచి పుట్టాయి. స నెమలి 
క్రేంకారం నుంచి, రి ఎద్దు రంకె నుంచి, గ మేక అరుపు నుంచి, మ క్రొంచపక్షి కూత నుంచి, 
ప కోయిల కూత నుంచి, ద గుర్రం సకిలింత నుంచి, ని ఏనుగు ఘీంకారం నుంచి గ్రహించారు. 
సామ వేదం భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి 
సంగతులున్నాయి. ఇవి వికార, విశ్లేష, వికర్షణ, అభ్యాస, విరామ, సోభాలు. అవి ఈ నాటికీ 
సంగీతంలో గమకాలుగా ఉంటాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది - సంవాది , 
ఆరోహణ- అవరోహణ, మంద్ర- తారా స్థాయిలు అనే ప్రక్రియలు కూడా వచ్చాయి. 


(బ్యాక్‌ డ్రాప్‌లో హిందుస్థానీ సంగీతం రీ రికార్డింగ్‌ లైట్‌గా వినిపిస్తుంటుంది.) 


(స్పాట్‌లైట్‌ ఆఫ్‌ అవుతుంది.) 


3 అయ్యగారూ. .! అయ్యగారూ..! 


: (తెల్ల పంచె కట్టుకుని లోపలి నుండి బయటకు వస్తాడు. ఉత్తరీయం మాత్రమే ఒంటిమీద వుంటుంది) ఏంటి 


శివయ్యా..! ఇంత పొద్దునే.! 


: అయ్యా.! మన నల్లావు ఈనిందయ్యా.! జున్నుపాలు పట్టుకొచ్చా.! 
: సునాదమాలా..! (బయటకు వస్తుంది) ఈపాలు శరభయ్య తాతకిచ్చి జున్ను చెయ్యమను. అదిసరే 


ఇంతకి ఎఏదూడ పుట్టింది.! 


* కోడె దూడయ్యా.! 

: ఎన్నింటికి..! 

: తెల్లారగట్ల ఐదింటికి.! 

:_(దేళ్ళమీదేవో లెక్కలేసి) బసవడని పిలు. వదు అడుగుపెట్టిన చోటల్లా బంగారమేరా శివయ్యా.! 
: అయ్యా.! మరి నేనెల్లొత్తా.! 


: మంచిది.! క్షేమంగా వెళ్ళిరా.! (సునాదమాల వస్తుంది) 


: తాత వస్తూ పట్టుకొస్తానన్నాడు. 
: సరే..! నిన్నటి వరకూ చెప్పింది నువ్వు సాధన చేస్తుండు. నేనలా దుకానందాకా వెళ్ళి వస్తాను. 


; అలాగే బాబుగారూ.! 


(తంబుర తీసుకుంటుంది. శృతి చేస్తుంది. శరభయ్య వస్తాడు. సాధనలో అభేరి, కళ్యాణి, ఉదయరవిచంద్రిక, హంసనందిని 


స్వరార్థ వం 


రాగాల్లో ఆలాపన చేస్తుండగా అందుకు తగ్గట్లు శరభయ్య కూడా మృదంగం వాయిస్తుంటాడు. ఇంతలో శంకరం 
బయటినుండి వస్తాడు. పడక కుర్చీలో కూర్చుటాడు. సునాదమాల వచ్చి శంకరానికి నమస్కరిస్తుంది. లోనికెళ్ళి 


మంచినీళ్ళు తెస్తుంది. శంకర ఆ నీటిని తాగి...) 

: సాధన సమయంలో పక్కన ఎవరు వచ్చిందీ పట్టించుకోకూడదని చెప్పానా లేదా.! 
: మీరు వచ్చారని.., 

; నేనే కాదు.. దేవదేవుడే దిగి వచ్చినా నీ ధ్యాస మరల కూడదు. అర్ధమైందా..! 


(అర్థమైందని తలూపుతుంది సునాదమాల.) 


(శంకరం ఆమెకి పరీక్ష పెడుతుంటాడు. శంకరం అడిగిన రాగాలన్నీ ఆమె పాడి వినిపిస్తుంది.) 


; ఏది..! అసావేరి ఆలాపన చెయ్‌.! కాంభోజీ.! దేవగాంధారి.! యమునా కళ్యాణి.! 


పంక్తువరాళి..! (ఇలా మరికొన్ని రాగాలు అడుగుతాడు. అన్నీ పాడుతుంది.) 


: సునాదమాలా..! సంగీతానికి ముఖ్యంగా కావలసింది.! 
: శ్రుతి. ఈ శ్రుతులు 22. వీటికి అనేకానేక పేర్లున్నాయి. పాశ్చాత్య సంగీతంలో 12 శ్రుతులతో 


సంగీతం ఉచ్చస్టితికి చేరుకుంటే, భారతీయ సంగీతం 22 శుతులతో తారాస్థాయి చేరుకుంది. 
శృతి అంటే స్థాయిని సూచిస్తుంది. సంగీతంలో ఇతర అంశాలకు శృతి ప్రాథమిక భావన 
లాంటిది. 


; సరే.! మరి స్వరం మాటేంటి? 


; అలాగే స్వరం సంగీతానికి శ్వాసలాంటిది. స,రి,గ,మ,ప,ద,ని అని సప్తస్వరాలు ఉంటాయి. 


ఇవి షడ్డమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషధ అనే పొడవైన పేర్లకు 
సంక్షిప్తరూపాలుగా ఉంటాయి. వీటి కలయికతోనే రాగాలు పుడతాయి. 


: ఊ...! మేళకర్తలు..? 
: మేళ కర్తలు 72. అనేక రాగాలు ఈ మేళకర్తలనుండే ఉద్భవిస్తాయి. వీటిలో మొదటి 36 


రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువల్ల, ఈ పూర్వ మేళరాగాలను 'శుద్ధమధ్యమరాగాలు' 
అంటారు. తర్వాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువల్ల ఈ ఉత్తర మేళరాగాలను 
“పతి మధ్యమరాగాలు” అంటారు. 


3 (మధ్యలోనే అడ్డుకుంటూ...) తాళం గురించి చెప్పు.! 
: పాటకు రాగమెంత ముఖ్యమో తాళం కూడా అంతే ముఖ్యం. ధృవ, మర్య, రూపక, ఎక, 


త్రిపుట,రుంపె, ఆట తాళాలు. మొదటి నాలుగు తాళాలు చతురస్రం అయితే త్రిపుట త్రిశం, 
రుంపె మిశ్రజాతి, ఆట ఖండజాతి. 


: సాధించిందయ్యా.! మీకు సరైన వారసురాలిగా ఎదిగిందయ్యా.! 
: శరభయ్యా.! ఎందుకలా అంటావ్‌.! ఆ చిన్నారి భవిష్యత్తును నాశనం చేస్తావ్‌.! చూడు 


సునాదమాలా.! పొగడ్తలు పన్నీటి వంటివి.! మీద చల్లుకుంటే సువాసన వస్తుంది.! కానీ 


స్వరార్థ వం 


తాగెయ్యాలని చూస్తే ప్రమాదం.! ఎప్పుడూ నిన్నెవరు పొగిడినా నీవు ఆనందించద్దు.! 
అర్థమైందా.! కళాకారునికి మొదటి శత్రువు పొగడ్తే.! దానికి ఎంత దూరంగా వుంటే అంత 
మంచిది. మరెప్పుడూ నువ్వలా మాట్లాడకు శరభయ్యా.! 


: నన్ను మన్నించండయ్యా.! 
; సునాదమాలా..! ఇలా రా..! నీకు ఈరోజున సంగీతంద్వారా వ్యాధులను నయం చేసే 


అద్భుతమైన విద్యను అందిస్తున్నాను. ఇందులో అంతరాళంగా యోగవిద్య దాగి వుంది. 
మనం ఆలపించే వివిధరకాలైన రాగాలద్వారా మనలోని షట్పక్రాలలో చలనం కలిగి అద్బుత 
ప్రాణాయామం జరుగుతుంది. దీనివల్ల ప్రాణశక్తి శరీరానికి కావలసినంతగా అమరుతుంది. 
అలాగే రోగి శరీరంలోని వ్యాధికి కారకమైన అవయవాలను సంగీతమనే జాషధం ద్వారా 
ఉత్తేజితం చేసి వ్యాధులను నయం చేయచ్చు. 


; అంటే.! మ్యూజిక్‌ థెరపీనా..! 
: అవును శరభయ్యా.! ఇది దక్షిణభారతదేశానికి చెందిన అతి ప్రాచీనమైన కళ. ప్రస్తుతం ఏ 


కొద్దిమందికో తెలిసిన కళ. దీనిని సునాదమాలకు అందజేస్తున్నాను. కేవలం అర్హులకు 
మాత్రమే చికిత్స చేయాలి మరి. (సునాదమాలనుంచి మాట తీసుకుంటాడు). ఈ విద్య నీకు 
వశమవ్వాలంటే నిరంతర సాధన చేయాల్సి వుంటుంది. శరీరంలో మూలధార, స్వాధిష్టాన, 
మణిపూరక, ఆజ్ఞ, అనాహత, సహస్రార చక్రాలుంటాయి. వాటిని పరిపూర్ణంగా ఉత్తేజితం 


చేసే శక్తి సంగీతానికుంది. ఈవిద్యతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆనందాన్ని, 
పరమాత్ముని తత్వాన్ని కూడా అర్ధం చేసుకునే శక్తి సిద్ధిస్తుంది. 


(నమస్కరిస్తుంది. శంకరం ఆమెకి మైమ్‌లో చెబుతుంటాడు. వెనుకగా వేదం వస్తుంటుంది. ఇద్దరిమీద స్పాట్‌లైట్‌ ఆన్‌ 
అవుతుంది.) 
(స్పాట్‌లైట్‌ ఆఫ్‌ అయిపోతుంది.) 
లైట్లన్నీ వెలుగుతాయి 

(శరభయ్య తన మృదంగాన్ని సృతి చేస్తుంటాడు. సునాదమాల నటరాజు విగ్రహానికి పూజ చేస్తు అద్భుతమైన 
రాగాన్ని ఆలాపన చేస్తుంటుంది. అనుకోని భావావేశం పొందుతుంది. ఆమెకు తెలీకుండానే ఆమె నృత్యం 
చేయటం మొదలు పెడుతుంది. శంకరం తన గదిలోంచి తాగుతూ బయటికి వస్తాడు. ఆమె భావావేశాన్ని 
గమనిస్తాడు. సంగీత సాగరంలో ఆమె మునిగి తేలుతోందని అర్థం చేసుకుంటాడు. వెంటనే నటరాజ విగ్రహం 
ముందున్న నట్టువాంగాన్ని తీసుకొని తత్తరికిట తలాంగు తకధిమి అంటూ పాడతాడు... గురువుని చూస్తూనే 
ఆగిపోతుంది... నాట్యం చేయమన్నట్లుగా శంకరం చూస్తాడు. “ ముద్దుగారే యశోద ముంగిట ముత్యము 
వీడు” అంటూ పాటకు నృత్యిస్తుంది. అందుకు తగ్గట్లుగా శరభయ్య మృదంగం వాయిస్తాడు. నాట్యం 
ముగుస్తుంది. సునాదమాల వచ్చి గురువు పాదాలకు నమస్కరిస్తుంది. శంకరం ఆమెను ఆశీర్వదించే లోపు 
అతనికి దగ్గు వస్తుంది. నోటి వెంట రక్తం పడుతుంది. సునాదమాల తన చున్నీతో తుడవబోతుండగా శంకరం 


స్వరార్థ వం 


తన షాల్‌తో తుడుచుకుంటూ..! 


; సునాదమాల! నీ మనసుని గానం మీద నిలిపావ్‌.! నీ శరీరాన్ని మనసుతో జతచేశావ్‌! నీకు 


తెలీని భావాతీత లోకాలకు చేరుకున్నావ్‌.! అలౌకికానందంతో నీదేహం నృత్యించింది. ఇదే 
భావ ప్రాప్తి. సాధకుడు కోరుకునే, చేరుకోవాలని తపస్సు చేసే స్థితీ, ఇంత చిన్న వయసులోనే 
నీకది సంప్రాప్తించింది.! 


; మరి.! కచేరీకి ఏర్పాట్లు చెయ్యమంటారా.! అయ్యా.! 
:_(దగ్గుతూనే) శరభయ్యా.! సంగీతం అనేది మహారత్నాకరం. అంతులేని ఆ సాగరంలో ఆనందాన్ని 


ఆస్వాదించాలేకానీ అంతం వెతకటం మూర్ధత్వం. 


అయ్యా.! 
: అర్థం కాలేదా.! ఏం సాధించిందని అప్పుడే కచేరీలు చేసి మెప్పు పొందటానికి.! ఇంకా తను 


సాధించాల్సింది చాలా వుంది. అప్పుడే కచేరీలంటూ ఈ చిన్నారి భవిష్యత్తుని నాశనం 
చేయకు. 


: చూస్తుంటే.! సునాదమాల మీ అంచనాలను ఏనాడో అధిగమించినట్లు అనిపిస్తోంది. కానీ 


ఎందుకు మీరలా కచేరీలకు ఇష్టపడటంలేదో అర్థం కాకుండా వుంది. 


: ఎందుకంటే.! తను కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటం నాకిష్టంలేదు. సంగీత సరస్వతిని 


నలుగురిలో నిలబెట్టి కరతాళ ధ్వనులతో, ఈలలతో అవమానించటం నాకిష్టంలేదు. ముందే 


మాట తీసుకున్నాను గుర్తులేదా శరభయ్యా.! సంగీతం ఒక వైద్యశాస్త్రం. కేవలం రోగులకు 
ఉపశమనం కలిగించటానికి, మానసిక ప్రశాంతత లేనివారికి ప్రశాంతతను ఒసగటానికే నేనీ 
విద్యను తనకి అనుగ్రహించాను. అంతే తప్ప కచేరీలు చేసి ఎవరి మెప్పో పొందటానికీ, సంగీత 
సరస్వతిని వెలయాలిగా నిలపటానికీ కాదు. 


: అదికాదయ్యా..! 
: ఇంకెప్పుడూ..! నాముందు ఈ ప్రసక్తి తీసుకురాకు.! ఆ చిన్నారికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు 


వుంది. నటరాజపాదాలను అలంకరించే చిరుమువ్వగా ఈ సునాదమాలను తీర్చి దిద్దానే 
కానీ (దగ్గుతో మాట రాదు.. నెత్తురు పడుతుంటుంది) 


* బాబుగారూ..! బాబుగారూ..! 


(శంకరం చెయ్యి చాపుతాడు.. సునాదమాల అతని చేతిలో చెయ్యివేస్తుంది. మాట గుర్తు పెట్టుకొమ్మని శరభయ్యకు 
చెబుతూ సైగచేస్తూ దగ్గుతుంటాడు..) 


: అర్ధమైందిలేయ్యా.! ఈ చిన్నారి ఎక్కడ మీకన్నా ఎదిగిపోతుందో అని భయపడుతున్నారు 


మీరు. 


: శరభయ్యా.! ఏం మాట్లాడుతున్నావో..! ఎవరితో మాట్లాడుతున్నావో అర్ధమౌతోందా.! ఏనాడైనా 


నేను పేరు ప్రఖ్యాతలకోసం పాకులాడానా.! అలా పాకులాడివుంటే ఈ రోజు ఈ స్థితిలో 


స్వరార్థ వం 


నేనుండే వాడినా.! (సూర్యం ప్రవేశిస్తాడు) 


* నిజం చెప్పారండీ.! అందుకే మళ్ళీ నేను మిమ్మల్ని అర్థించటానికి వచ్చా.! మీరు మా కంపెనీలో 


పాడండి.! దేశ విదేశాల్లో మీపేరు ప్రఖ్యాతలు ఇనుమడింపచేస్తా..! 


: నేను మీలాంటి కంపెనీల్లో పాడనని చెప్పా.! మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తారు.? 
: ఎందుకంటే నా ఆస్తి మీదగ్గరుంది.! దయచేసి మీరు మా కంపెనీతో ఒక మ్యూజిక్‌ ఆల్బమ్‌ 


చేసే..! 


; నాకు మీరు పాడే సంగీతం రాదు. ఎందుకంటే నేను అంత గొప్ప సంగీతాన్ని నేర్చుకోలేదు. 


మీరు మరెవరినైనా చూసుకోండి. 


: మీచేత ఒక ఆల్బమ్‌ చేయించుకుంటేనే కానీ ఆస్తి రాకుండా వీలునామా రాశాడు మా నాన్న. 


చూడండి దీక్షితులుగారూ చూస్తూ చూస్తూ రెండొందల కోట్లు ఎలా వదులుకుంటాను చెప్పండి. 
పోనీ మీకెంత కావాలో అడగండి..! అంతా ఇస్తాను.! 


* నేను డబ్బులకి పాడే వాడిని కాను.! 

: డబ్బులకి పాడరు సరే.! మరి దేనికి పాడతారు.! 

: జబ్బులను తగ్గించేందుకు పాడతాను. 

; అయితే మీరు మా కంపెనీలో పాడండి. సీడీలు చేసి రోగులకు అమ్ముకుంటాం.! 

: సూర్యంగారూ.! మీకెలా చెప్పాలో అర్ధం కావట్లేదు. మీరనుకునేట్లు సీడీల ద్వారా వినిపించే 


ఎలక్ర్టానిక్‌ శబ్దాలవల్ల రోగాలు నయం కావుసరికదా.! పెరిగే అవకాశాలు కూడా వున్నాయి.! 
రోగిని ఎదురుగా వుంచుకొని వారు పొందే భావాతీతాలకు అనుగుణంగా రాగాలు మార్చుతూ 
స్వరస్థాయిలను అడ్జెస్ట్‌ చేసుకుంటూ చేసే వైద్యమే ఈ మ్యూజిక్‌ థెరపీ.! మీకు చెప్పినా 
అర్థం కాదు. ఎందుకంటే మీరు పాశ్చాత్య సంగీతపు పోకడల్లో వున్నారు. కనుక మీరు 
మరెవరినైనా వెతుక్కోండి.! 


* మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను. కానీ ఆయనకి అర్థం కాదే.! దీక్షిత్‌గారూ..! రెండొందల 


కోట్లండీ.! చూస్తూ చూస్తూ సంగీత భారతి ట్రస్ట్‌కి ఎలా ఇచ్చేయను చెప్పండి. వాళ్ళు నేర్పించే 
సంగీతం లాగుడు పీకుడు సంగీతాలు, వణుకుడు సంగీతాలు. కాలం మారింది సార్‌.! కొత్త 
దనాన్ని శ్రోతలు కోరుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనకి తగ్గట్లుగా, వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా 
మనమే మార్చి వినిపించాల్సిందే.! 


: దైవదత్తమైన సంగీతాన్ని అపస్వరాలతో విధ్వంశం చేయమంటారా.! 
: రీమిక్స్‌ యుగమండీ ఇది. ప్రతీ హిట్‌ సాంగ్‌కీ ట్యూన్స్‌ మార్చి, రీమిక్స్‌ చేస్తున్నారు. పోనీ 


మీరు మీ బాణీలో అన్నమాచార్య, త్యాగరాజ, పురందరదాసులాంటి వాళ్ళ కీర్తనల్ని పాడండీ.! 
ఆపైన రీమిక్స్‌ నేను చేసుకుంటాను.! 


స్వరార్థ వం 


: మీలాంటి వ్యాపారులకి అలాంటి మహనీయుల పేరెత్తే అర్హతలేదు. 
* లాభంలేదండీ.! మీరీ చాదస్తాన్ని వదులుకోవాల్సి ౦దే.! బయట ప్రపంచమెలా ఉంది. మీరెలా 


వున్నారు. రీమిక్స్‌ ల అరుపులతో, పొలికేకలతో దద్దరిల్లుతోంది.! సంగీత ప్రపంచం ఉర్రూత 
లూగుతోంది. పాడే వాళ్ళకి డబ్బులు, పాడించుకున్నోడికీ డబ్బులు. మీ దశ తిరిగిపోతుంది. 
అసలు ముందే మీరొప్పుకొని వుంటేనా.! 


: ఒప్పుకొని వుంటే.! 

: మీరు ఇక్కడ కాదు.. ఇంకెక్కడో ఉండేవాళ్ళు. 

: అవును. ఎక్కడో ఉండేవాణ్ణి. 

; ఆ..! అదికాదు నా ఉద్దేశం. మిమ్మల్ని చేరుకోటానికి ఎంతో మంది సింగర్ఫ్‌కి జన్మచాలదని..! 
; సంగీతాన్నే దైవంగా, రాగాల్నేనా ఊపిరిగా, తాళాల్నినా గుండె చప్పుడుగా చేసుకొని జీవించే 


నా ముందు నువ్విలా మాట్లాడటానికి ఎంత ధైర్యం. 


: ఏంటండీ అంత ఆవేశ పడతారు.! శరభయ్యగారూ..! కనీసం మీరన్నా చెప్పిచూడండి.! 
: ఒకళ్ళు చెప్తే వినేవాణ్లి కాదు.! 
: తెలుస్తునే వుందండీ.! మా నాన్నగారు ఈయనచేత గ్రాంఫోనుమీద పాడించటానికే నానా 


తిప్పలు పడ్డారు. ఆయన పొయ్యారు. ఇప్పుడు నేను. యంగ్‌స్టర్‌.! అయినా జనం కోరుకునే 
సంగీతాన్ని ఇస్తారా.! ఇలాంటి లాగుడు పీకుడు సంగీతాన్నిస్తారా.! 


3 అర్థించటానికి వచ్చానన్నావ్‌.! అవమానకరంగా మాట్లాడుతున్నావ్‌.! 
; నేనేం మిమ్మల్ని అవమానించటంలేదండీ.! జనానికి కావాల్సిన సంగీతాన్ని అందిద్దాం 


అంటున్నా.! ఉదాహరణకు 

(వెస్టన్‌ స్టైల్‌లో) 

మూసిన ముత్యానికేలే మొరగులు 

ఆశల చితానికేలే అలవోకలు ॥మూసి॥ 

కందులేని మోమునకేలే కసూరి 

చిందునీ కొప్పునకేలే చేమంతులు 

మందయానమునకేలే మట్టెల మోతలు 

గంధమేలే పై కైమ్మని నీ మెనీకి ॥మూసి॥ 

(పాడుతూ డాన్స్‌ చేస్తుంటాడు. ఆవేశంతో శంకర దీక్షిత్‌ వచ్చి అతని చెంప పగలకొడతాడు.) 

మరిదే చాదస్తమంటే.! (సూర్యానికి ఫోన్‌ వస్తుంది) హలో..! లాయర్‌గారూ.! సార్‌..! ఏంటి.! ఇదో 
దిక్కుమాలినూరు సార్‌.! టవర్స్‌ సరిగా లేవు.! ఆ..! నిజమా..! థ్యాంక్యూసార్‌.! దేవుడు 
మనవైపే ఉన్నాడు.! మనలాంటి మంచివాళ్ళకెప్పుడూ మంచే చేస్తాడు.! చెప్పండి అస్తికోసం 
ఏమైనా చేస్తాను.! చెప్పాను కద సార్‌.! నా రెండొందల కోట్లలో టెన్‌ పర్సెంట్‌ మీకిస్తానని.! 
ఓ.కె, ఓ.కె.,! థ్యాంక్యూసార్‌.! ఆ విషయం నేను చూసుకుంటాను.! (ఫోన్‌ కట్‌ చేస్తాడు) 
శంకరదీక్షిత్‌గారూ.! ఇక నాకు మీతో పనిలేదు.! నన్నే కొడతావా.! నాకేదీ ఉంచుకునే అలవాటు 


లేదు.! కానీ వయసులో పెద్దవాడివని, (శివయ్య వస్తాడు) ఒకే ఒక్క కారణంతో ఆగిపొయ్యాను. 


; లేకపోతే తలదీసి మొలేసేవాడివా..! 


: నీలాంటోడే ఆమాటంటే తెలుస్తుంది.! 

: ఏంట్రా.! తెలిసేది.! 

: యూ ఇల్లటరేట్‌ బాస్టర్డ్‌.! 

: మర్యాదగా మాట్లాడండి.! 

: శంకరదీక్షిత్‌ అంటే చాలా మర్యాదస్తుడనుకున్నా.! 

: ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా.! 

: మర్యాద తెలీని మనిషితో..! 

; అదేదో ముందు నువ్వు నేర్చుకోరా.! 

: నన్ను రా అంటావురా.! లోక్లాస్‌ ఫెలో..! 

: నువ్వులోపలికిరా శివయ్యా.! (శంకరం, శివయ్యా ఇద్దరూ లోనికెల్తారు) శరభయ్యా.! ఆయన్ని వీధి 
చివరిదాకా పంపిరా.! 

: అవసరంలేదు.! నేనే వెల్తాను.! 

(శరభయ్య సూర్యాన్ని బయటకు తీసుకెళుతుండగా.. సూర్యం శరభయ్య చేతిలో నోట్ల కట్ట పెడతాడు. అటూఇటూ 
చూసి శరభయ్య తీసుకుంటాడు. తాను సర్ది చెబుతానని శరభయ్య సూర్యానికి వాగ్దానం చేస్తాడు. శరభయ్య సునాదమాలను 
దగ్గరకు పిలిచి కాళ్ళకి దణ్ణం పెట్టిస్తాడు. సూర్యం జేబులోంచి మరో నోట్ల కట్ట తీసి ఆమెకు ఇవ్వబోగా...! 

: వద్దునాన్నా..! కళ్ళముందు తిరుగుతున్నా నిన్ను నాన్నా అని పిలవలేనందుకు బాధగా వుంది. 
నాతో ఎంతెంత పెద్దపెద్ద అబద్దాలాడిస్తున్నావో తెలుసా...! నమ్మి ఆదరించే గురువుకు నేను 
ద్రోహం చేస్తున్నందుకు నామీద నాకే అసహ్యం వేస్తోంది. ఎందుకు నాన్నా ఇలాంటి పనులు 


చేయిస్తున్నావ్‌.! 
: బిన్నపిల్లవి..! నీకేం తెలీదు.! నువ్వూరుకో..! ఇంకెప్పుడూ నన్ను ఇక్కడ నాన్నా అని పిలవద్దు.! 
: ఒక్కసారి పిలవాలనుంది.! నాన్నా..! ఇంకెప్పుడూ పిలవను నాన్నా..! (సూర్యం తలూపుతాడు) 


నాన్నా...! నాన్నా...! (సూర్యాన్ని పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది. ఇంతలో శివయ్యా..! శంకరదీక్షిత్‌లు 
బయటికొస్తుంటారు. ఆలోపే సూర్యం సునాదమాలని శరభయ్యకు అప్పగించేసి వెళ్ళిపోతాడు. సునాదమాల శరభయ్యను 
పట్టుకొని “నాన్నా... నాన్నా...” అని ఏడుస్తుంది.) 
: చిన్నమ్మకి ఆల్లనాన్న గుర్తొచ్చినట్టున్నడు. 
(సునాదమాల పరుగన వచ్చి శంకరదీక్షిత్‌ కాళ్ళమీద పడుతుంది. గట్టిగా అతని కాళ్ళు చుట్టేసుకుంటుంది.) 
లైట్స్‌ ఆఫ్‌ 

స్పాట్‌ లైట్‌ ఆన్‌ 
(సునాదమాల మౌనంగా కూర్చొని తంబురా మీటుతుంటుంది. శంకరదీక్షితార్‌ పడక కుర్చీలో కూర్చొని ఆలోచనలో 
వుంటాడు. బ్యాక్‌డ్రాప్‌లో హిందుస్తానీ సంగీతం రీరికార్డింగ్‌లో వస్తుంటుంది. శంకరదీక్షిత్‌ ఆరోగ్యం కూడా పాడయిపోయి 


స్వరార్థ వం 


వుంటుంది. విపరీతంగా దగ్గుతుంటాడు.సునాదమాల వెంటనే తేరుకొని అతనికి సపర్యలు చేస్తుంది.) 


: శివయ్యతాత డాక్టర్‌ని తీసుకురాటానికి వెళ్ళాడు. వచ్చేస్తుంటాడు. 

: సునాదమాలా..! ఈరోజుతో నువ్వు వచ్చిన పని పూర్తయిపోతుంది. నేనొచ్చిన పనికూడా.... 
* ఏంటి గురువుగారూ... ఆమాటలు.. 

: నువ్వు సూర్యం కూతురువి. కోట్ల రూపాయలకు వారసురాలివి. కానీ నా ఇంట్లో ఇన్ని శ్రమలకోర్చి 


నాకు సేవలుచేసి ఈసంగీత విద్యను నేర్చుకున్నావు. నువ్వెవరన్నది నాకు తెలిసే సంగీత సరస్వతిని 
సేవిస్తావని నమ్మి నీకు అందించాను. నా నమ్మకాన్ని వమ్ముచేయవని అనుకుంటున్నాను. మీ 
నాన్న నిన్ను తీసుకెళ్ళటానికీరోజు వస్తున్నాడని తెలిసింది. వెళ్ళటమా.. వెళ్ళకపోవటమా.. అన్నది 
నీనిర్ణయంమీదే వుంది. సంగీత స్వరార్ణవంలో రోగుల బాధలను ముంచేసి ఆరోగ్యామృతాన్ని 
అందించే బాధ్యతను నీవే తీసుకోవాలన్నది నా కోరిక. (శంకరం దగ్గుతుంటాడు. సునాదమాల అతనికి 
సపర్యలు చేస్తుండగా సూర్యం ప్రవేశిస్తాడు. శంకరదీక్షితార్‌ ఆవేశపడబోతాడు..) 


: నేనొచ్చింది మిమ్మల్ని పాడమని బతిమాలటానికి కాదు. సునాదమాలతో నా కంపెనీలో 


పాడించటానికి.! 


: వీల్లేదు.! 
: చూడండి శంకరదీక్షిత్‌గారూ.! గత పదేళ్ళుగా మీచేత నా కంపెనీలో పాడిద్దామనుకున్నా.! 


డైలీ నీ గడప తొక్కటం అవమానించుకోటం..! చాలు ..! ప్రస్తుత సంగీత ప్రపంచాన్ని 
దున్నేస్తున్నవాళ్ళలో ఎవ్వరూ మీకంటే ఎక్కువేంకాదు.! ఎంతోమంది నా కంపెనీలో పాడినోళ్ళే.! 
వాళ్ళీరోజు ఏ స్థాయిలో వున్నారు, మీరేస్థాయిలో వున్నారు.! నాతో చెయ్యి కలిపుంటే ఎప్పుడో 
మీ రాత మారుండేది.! ఇప్పటికైనా మించిపోయింది లేదు.! సునాదమాలకు ఆ అవకాశం 
ఇవ్వండి.! 


: సూర్యంగారూ.! సంగీత సరస్వతిని అమ్ముకునేవాళ్ళు చాలామంది వున్నారు. నేను అలాంటి 


వాడిని కాదు. నా శిష్యురాలు సునాదమాల కూడా.. 


: ఆమెనిర్ణయాన్ని మీరు చెప్తారేంటి? 


: తను నాకు శిష్యురాలు మాత్రమే కాదు.! నా సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారసురాలు 
కూడా.! మీరిక దయచెయ్యచ్చు.! 

: ఆమాట తనను చెప్పమనండి.! 

: చెప్ప్తుంది.! సునాదమాల.! చెప్పు..! నువ్వు చెప్పదలుచుకుంది.! చెప్పు.! 


(సునాదమాల మెల్లగా శంకరం వద్దకు వస్తుంది. శంకరానికి నమస్కరిస్తుంది. శరభయ్య వైపు చూస్తుంది. సూర్యం వైపు 


చూస్తుంది.) 


: నాకు... నాకు... (చెప్పటానికి సంకోచిస్తుంటుంది.) 


స్వరార్థ వం 


: చిన్నపిల్ల ఏం చెప్తుందండి.! అయినా తనకేం తెలసని.! దాన్ని కొన్నవాడిని నేను.! ఇక్కడికి 


తెచ్చినోణ్జి నేను.! ఆపిల్లమీద హక్కులేమైనా ఉంటే నాకుంటాయి.! ఈనెవరంట మధ్యలో..! 


; తనకి నేనేం కానా శరభయ్యా.! 
: ఏమవుతారండీ.! గురువు అవుతారు.! అంతేగా.! చెప్పండి.! మీరు చదువు చెప్పినందుకు 


మీకెంత కావాలో చెప్పండి.! 


: చెప్పండి.! బ్లాంక్‌ చెక్‌ ఇస్తాను.! మీ ఇష్టమొచ్చినంత ఫిగర్‌ వేసుకోవచ్చు. 

: చదువు చెప్పినందుకు డబ్బులిచ్చేస్తారు. అంతేగా మీరనేది.! 

: మేం కొత్తగా అనేదేంటండీ నాన్సెన్స్‌.! స్కూళ్ళల్లో, కాలేజీల్లో... ఎక్కడైనా జరిగేదిదేగా.! 
: వాళ్ళలా నేను నా విద్యను అమ్ముకునే వాణ్ణి కాదుగా.! 

: ఏమో అనుకున్నానండోయ్‌.! చూస్తుంటే చాదస్తం బాగా ముదిరినట్లుంది. వయసుకదా.! 


3 సూర్యం గారూ.! 
: లేకపోతే ఏంటండీ.! కాలేజీలు, స్కూల్సు, యూనివర్సి టీలు అన్నీ కూడా విద్యతో వ్యాపారాలు 


చేస్తున్నారనేట్లున్నారే.! ఫీజులు కట్టకపోతే వాటి మెయింటెనెన్స్‌ ఎక్కడినుండి వస్తుంది.! ఆ 
ఫీజులే లేకపోతే టీచర్లందరూ పేరెంట్స్‌ ఇంటిముందు ముష్టి., ముష్టెత్తుకోవాల్సిందే.! 


: ఆయనతో మాటలేంటండీ.! ఆయన మారడు.! డబ్బులిస్తే తీసుకోడు.! మొండిమనిషి.! 

ఏ అవును మొందినునిషినే.! 

: అందుకే చెప్తున్నాం.! సూర్యంగారూ.! మా సునాదమాల మీ కంపెనీలో పాటలు పాడుతుంది. 
: ఇదిగోండి అగ్రిమెంట్‌ బాండ్‌.! ఆమె మైనర్‌.! కాబట్టి ఆమె పేరెంట్స్‌ ఇక్కడ సిగ్నేచర్‌ చేయాలి.! 


; తనమీద అన్ని హక్కులు నాకే వున్నాయి.! 


(శరభయ్య సంతకం పెడుతుంటాడు.. రీరికార్డింగ్‌లో సరస్వతి.. నమస్తుభ్యం.. వరదే కామరూపిణి.. మ్యూజిక్‌ మిక్స్‌ 
అవుతుంది) 


: చూడండి శంకరం గారూ.! మీ శాస్త్రాల్లో చాదస్తం వల్లనే మీరింకా ఇక్కడే ఉన్నారు.! ఇప్పటికైనా 


మీ మెదడుకు పట్టిన బూజుని దులుపుకోండి. లేకపోతే అది కుళ్ళిపోతుంది. శరభయ్యగారు సరైన 
సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. సునాదమాలా.! ఇక నీపేరు భారతదేశంలోనే కాదు 
ప్రపంచ దేశాల్లోనే మారుమోగుతుంది.! 


ఆ నన్ను క్షమించండి.! సూర్యంగారూ.! నేను చిన్నపిల్లనే.! నాకూ మనసుంటుంది.! తాత చెప్పినట్లు 


నాకేం తెలీదు. కానీ నాకూ ఎంతోకొంత తెలిసుంటుంది కదా.! నా మనసులోని మాట 
చెప్పమన్నారు. చెప్పేలోగానే మీలో మీరే అన్నీ మాట్లాడుకుంటున్నారు.నేను మీ కూతురినని 
ఇప్పటిదాకా మనందరం కలిసి ఆడిన నాటకం గురువుగారికి తెలిసిపోయింది. ఇంకా నాటకం 
ఆడాల్సి న అవసరంలేదు. తండ్రిని ఎదురుగా వుంచుకొని నాన్నా అని పిలవలేక బ్రతికున్న తల్లి 
ఎవరితోనో వెళ్ళిపోయిందని, ఇలా నానారకాల అబద్దాలు చెప్పించారు. ఆస్తికోసం కన్న కూతుర్ని 


కాదనుకుంటారా సూర్యంగారూ..! 

ఫ్‌ సమ్మ! 

: నో.. అలా పిలవద్దు..! అలా పిలిచే అర్హత కేవలం నా తండ్రికి మాత్రమే వుంది. 
* నేనునీ తండ్రినేగా..! 


: కాదు.. ఒకప్పుడు వుండేవాడు. ఇప్పుడు లేడు.! ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 
నాకు అమ్మయినా నాన్నయినా అంతా గురువుగారే..! 


: నువ్వూరుకోమ్మా నీకేం తెలీదు.! ఇంకా నువ్వీన దగ్గరే వుంటే ఎప్పటికీ ఇలాగే వుండిపోవాలి.! 
: నామీద అన్ని హక్కులు నా గురువు శంకరదీక్షితార్‌గారికే వున్నాయి.! 

(శంకరదీక్షితులు సునాదమాలవైపు ప్రశంశాపూర్వకంగా చూస్తాడు. సునాదమాల శంకరం వద్దకు వెళుతుంది. శరభయ్య, 
సూర్యం ఇద్దరూ కూడా హతాశులౌతారు. సూర్యం ముందుగా తేరుకుంటాడు.) 

: ఏమయ్యా శరభయ్యా.! ఏంటీ నాటకం.! మీరు నాటకమాడటానికి ప్రేక్షకుడిగా నేనేదొరికానా.! 
$ మీరనేదేంటో నాకర్థం కావటంలేదు.! 

: ఇంకా అర్ధంకానిదేంటయ్యా.! నాకూతుర్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటావని, పెద్దదిక్కుగా 
వుంటావని నెలనెలా డబ్బిస్తుంటే ఏం చేసినట్లు. ఈరోజు నా కూతురు నాకు కాకుండా 
పోతుంటే, నా ఆస్తి..నాకు కాకుండా పోతుంటే..! రేయ్‌..! శరభయ్యా..! నాకూతుర్ని నీతో 


పంపించేప్పుడు నువ్వేం చెప్పావ్‌.. ఇప్పుడేంచేస్తున్నావ్‌..! దొంగరాస్మెల్‌..! నిన్ను పీకపిసికి 
చంపేసినా పాపంలేదురా..! (శరభయ్య పీక పట్టుకుంటాడు సూర్యం. శరభయ్య ఊపిరాడక కొట్టుకుంటూ 


సూర్యంపట్టునుండి విడిపించుకొంటాడు) 

అబ్బా. వదలండి,.! 

: తాతా..! నా భవిష్యత్తు అంతా గురువుగారి అధీనంలోనే వుంది. నువ్వు నన్ను ఆయన చేతిలో 
పెట్టేటప్పుడు ఆయనంతగా ఎదగాలని కోరుకున్నావ్‌.! ఇంకా ఆయన నన్ను నీ చేతిలో 


ల 


పెటలేదంటే..! నేను పరిపూర్ణత సాధించలేదనేగా.! ఆయన ఎలా చెబితే అలా వింటానికి నేను 


లట 
9 


సిద్ధంగా వున్నాను. 

: పట్టించేశాడమ్మా..! నీకూ ఆయన చాదస్తమంతా పట్టించేశాడు.! అందుకే ఇలా మాట్లాడుతున్నావ్‌! 
శంకరంగారూ..! మీరూ వద్దు..! మీ చదువూ వద్దు.! మా పిల్లని మాకు అప్పగించెయ్యండి.! 

ఏ; తను వస్తానంటే నాకే అభ్యంతరం లేదు. 

: పిచ్చోడిలా కనిపిస్తున్నానా.! మీకళ్ళకి.! నువ్వుచెప్తే కానీ అది రానంటది., దానికిష్టమైతే నువ్వు 
తీసుకుపొమ్మంటున్నావ్‌.! ఏదో ఒకటి తేలుత్తావా.! లేదా..! 

: చూడండి మీరు అరచి గోల చెయ్యటానికి ఇదేం రోడ్డు కాదు. సంగీత సరస్వతి నిత్యం 
నడయాడే దేవాలయం. అర్హామూర్తికి నిత్యం స్వరాభిషేకం చేసే పుణ్యస్థలి. 


స్వరార్థ వం 


: అంత పవిత్రంగా చూసుకునే పుణ్యస్థలిలోనే తాగుళ్ళూ, తందనాలూ... నీతులు ఎదుటోళ్ళకి 


చెప్పేముందు నువ్వు పాటించయ్యా.! 


: తాతా..! అమ్మా నాన్నల దగ్గర నేను పెరిగిన పదేళ్ళలో పొందని ప్రేమను ఈ మూడేళ్ళలో 


గురువుగారి దగ్గరనుండి పొందాను. కేలండరు చూస్తేనేకానీ నాకు గుర్తురాదు నేను గురువుగారి 
దగ్గరికొచ్చి మూడేళ్ళయిందని. నాకెప్పుడూ నా తండ్రిదగ్గరున్న అనుభూతే కలుగుతుంది. 


: పిల్లొచ్చి గుడ్డునెక్కిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి శరభయ్యా.! 
: బిడ్డకేదో మందుపెట్టేశాడండీ ఈయన..! 
: మాటలు మర్యాదగా రానీ శరభయ్యా.! నాలుగు డబ్బులు కళ్ళముందు కనబడగానే నేనెలాంటి 


వాడినో మర్చిపోయి మాట్లాడుతున్నావ్‌.! మనం డబ్బు సంపాదించచ్చుకానీ, డబ్బు మనల్ని 
సంపాదించలేదు.! 


: నీతులింటానికి బానే వుంటాయ్‌.! అయినా నా బిడ్డని నేను తీసుకెల్తానంటే నువ్వెవరివయ్యా 
అడ్డం పడటానికి.! 

: ఆమాట తనని నాదగ్గరకి తీసుకొచ్చేరోజేమైంది, శిష్యురాలిని చేసుకోమని బ్రతిమాలినప్పుడు 
ఎమైంది శరభయ్యా? 

3 ఇయన్నీ కాదయ్యా.! సునాదమాలని నువ్వు వదిలెయ్యాలంటే నీకేం కావాలో చెప్పు. 

: ఇన్నాళ్ళూ నేను శ్రమపడి నేర్పిన నా సంగీతానికి విలువ కావాలి.! 


: అంటే.! 

: నేను అడుగుతోంది గురుదక్షిణ.! 

: ఇప్పటికి దార్లోకొచ్చావ్‌.! చెప్పు.! ఎంతకావాలి.! 

: నాకు డబ్బు వద్దు.! సునాదమాల నాలుకని న్‌ు గురుదక్షిణగా తీసుకుంటాను.! లేదంటే 


తనని మీతో పంపటానికి కుదరదు.! 


: ఏం గురువయ్యా నువ్వు.! నాలుకలేకుండా పాటెలాపాడుతుంది.! 
3 అయ్యా.! మహాభారతం హరికథ చెప్పేప్పుడు వినేవాడిని.! అర్జునుడి కోసమని ద్రోణాచార్యుడు 


ఏకలవ్యుని బొటనవేలు గురుదక్షిణగా కోరాడని. కానీ అదంతా కథేనేమో అనుకున్నా.! అసలు 
అలాంటి గురువులూ ఉంటారా అని అనుకునే వోడిని. నాకు అంతటి భాగ్యాన్ని కల్పించిన 
ఓ మహాత్మా మీకు శిరసువంచి నమస్కరిస్తున్నా! 


* గురుదక్షిణంటే ఎవరైనా డబ్బులు కోరుకుంటారు.! నగలు కోరుకుంటారు.! కానీ ఇలాంటి 


గురుదక్షిణ మనిషన్నవాడెవరూ కోరుకోడు. 


: చూడండి ..! నేను కోరిన గురుదక్షిణ ఇస్తేనే సునాదమాల మీతో వస్తుంది. లేదంటే కుదరదంతే.! 
: ఎలా తీసుకెళ్ళాలో మాకు బాగా తెలుసు.! మీరు రండి సూర్యంగారూ..! 


స్వరార్థ వం 


: ఈ తాటాకు చప్పుళ్ళకు బెదరేవాడు కాడు ఈ శంకరదీక్షిత్‌. మీకు చేతనైంది చేసుకోండి.! 


(దగ్గుతుంటాడు. సునాదమాల గురువు నోటి వెంటపడిన రక్తాన్ని దోసిటలో పట్టి తీసుకెళ్ళి బయట పారబోస్తుంది. తన 
ఓణీతో తుడుస్తుంది. శంకరం ఆమెను ప్రేమగా ఆశీర్వదిస్తాడు. సూర్యం, శరభయ్యా ఇద్దరూ ఏదో సైగలు చేసుకుని 
బయటకు నడుస్తారు. శంకరం ఆమెను పాడమని సైగ చేస్తాడు.) 


: నానాటి బ్రతుకూ నాటకమూ... కానక కన్నది కైవల్యమూ...! (అని కీర్తన అందుకుంటుంది.) 
: సందర్పానికి తగిన పాటనే ఎంచుకున్నావు.! అర్థంకాలేదా.! జీవిత సత్యాన్ని తెలిపేందుకు 


తాళ్ళపాక అన్నమాచార్యులవారు తన అనుభవసారాన్ని ఈ కీర్తనలో మనకి అందించారు. 
ఈకాయం మరికొద్ది క్షణాల్లో మాయమయ్యే ఘడియలు వచ్చేశాయ్‌.! 


* బాబు గారూ..! (ఏడుస్తుంది) 
: పుట్టుటయు నిజమూ.. పోవుటయు నిజమూ..! 


నట్టనడుమీపని నాటకమూ.. 
ఎట్టనెదుట కలది ప్రపంచమూ..! 
కట్టకడపటిది కైవల్యము..! 


: (అని సునాదమాల ఒడిలో తల పెడతాడు. దగ్గుతుంటాడు..) సునాదమాలా..! నాకు తెలిసిన విద్యలన్నీ 


నీకు వివరించాను. నా అనుభవాన్ని పాఠాలుగా నేర్చుకున్న నీకు నేను నేర్పే చివరి పాఠమే 
ఈ కైవల్యం. మృత్యువు స్పర్శతో సిద్ధించే గొప్ప వరం. నీ నాల్కని గురుదక్షిణగా అడిగాను 


కదా..! నీకేం అర్థమైంది.! 

: బాబుగారూ..! ఏంటండీ..! ఏంటేంటో మాట్లాడేస్తున్నారు.! 

* సునాదమాలా..! సమయం ఎక్కువ లేదు. ప్రశ్నలకి సమాధానం చెప్పు.! 

: నాల్కపై వుండేది సరస్వతి. ఆ సరస్వతిని నాకు అనుగ్రహించిన గురువులు మీరు. నా 
నాల్కపై మీరు చిరంజీవత్వాన్ని పొందాలని కోరుకున్నారు. 


: (అభినందనగా ఆమెను చూస్తాడు. ఆశీర్వదిస్తాడు) ఇక చివరిపాఠం చెబుతున్నాను విను. (అతికష్టంమీద లేస్తాడు.) 


దూరాలను దూరం చేస్తూ, కాలాలను కలిపేస్తూ, గగనంలో శోభించే దినరాజులా.. పున్నమిలో 
పలకరించే నెలరాజులా, వాడని పూలను పూయిస్తూ, వీడని పరిమళాలను వెదజల్లుతూ, నింగిలో 
చరించే తారలను నీటిల చలించే అలలతో ముడిచేసి, భూమ్యాకాశాల ను ఏకం చేస్తూ... “ 
ఏకమేవాల_ద్వితీయం బ్రహ్మ” అనే అద్భుత సత్యాన్ని, అమృత సందేశాన్ని అంటి పెట్టుకొని సాగిన 
ఏ కళారూపాలైనా అమరజ్యోతులై అవనిలో నిత్యకాంతులు వెదజల్లుతునే వుంటాయి. 
(శరభయ్య, సూర్యం ఇద్దరూ ఒక్కసారిగా వచ్చి కర్రలతో శంకరం తలపై కొడతారు. సునాదమాల కదలబోతుంది.. 
శంకరం వారిస్తాడు...) 

ఏ కళనైనా అభ్యాసం చేస్తున్నప్పుడు ప్రాణం పోతున్నా దృష్టిమరల్చకూడదు.. ధ్యాస మారకూడదు..! 
నీకు నేర్చిన ఈ కళావైద్యాన్ని అవసరంలో వున్న వారికి ఉపయోగించు. చూడు..! నావైపే చూడు..! 


స్వరార్థ వం 


దేహి దేహాన్ని వదిలిపెట్టే మహత్తరమైన సృష్టిని గమనించు. నీకూ నాకు మధ్యగల ఈ గురుశిష్య 
సంబంధాన్ని గుర్తించు. చూడటానికి దేహాలతోనే సంబంధముందని భావించే వీరికి తెలియచెప్పు.. 
మనిద్దరి సంబంధం ఆత్మలపరమైన గురుశిష్య సంబంధమని. జీవితంలో ఎవరు ఎంత 
మహోన్నతమైన స్థానాలకు చేరుకున్నప్పటికీ. చివరికి వాళ్ళవెంట తీసుకుపొయ్యేది మంచి పేరు 
తప్ప మరేదీ లేదు.! (సునాదమాల గురువు పాదాలపై వాలుతుంది.) 


రీ రికార్డింగ్‌లో... 

“అనేక జన్మ సంప్రాప్తా... కర్మబంధ విదాహినే.. 
ఆత్మజ్ఞాన ప్రదానేన.. తస్మై శ్రీ గురవేనమః ...” 
శరభయ్యా..! ఇదిగో సునాదమాల..! (అప్పగిస్తాడు) 


; అయ్యా. .! మమ్మల్ని క్షమించండయ్యా.! 
; ఇందులో.! నీతపే ప్పెముందయ్యా.! మరికొద్ది సేపట్లో మట్టిలోకి చేరే దేహమే కదయ్యా.! నీకు 


కోపం వచ్చింది.! కొట్టావ్‌. కోపం తీర్చుకున్నావ్‌. | | ఇదిగో నా సంగీత వారసురాల్ని భద్రంగా 
నీ చేతిలో పెడుతున్నా.! నా బాధ్యతని నెరవేర్చుకున్నా.! 


: ఏం మాటలు దీక్షితులు గారూ..! హాస్పిటల్‌కి ఫోన్‌ చేస్తానుండండి.! మీకేం కాదు.! 
: నిజమే.! నాకు ఎప్పటికీ ఏమీకాదు.! నా సునాదమాల ఉన్నంతవరకూ..! నాకేం కాదు.! 


సూర్యంగారూ..! కళామతల్లికి సేవ చేయాలేకానీ వెలయాలిగా నిలబెట్టకూడదండీ.! 


: నన్ను క్షమించండి దీక్షిత్‌గారూ.! 
3 శరభయ్యా.! ఇప్పుడు సునాదమాల సునాదాలను పలికించే సరస్వతీ దేవి మెడను 


అలంకరించే మాల అయింది. సూర్యంగారూ నిరభ్యంతరంగా ఆమెతో పాడించుకోవచ్చు.! 
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్‌ । ఇహ సంసారే బహు 
దుస్తారే కృపయా పారే పాహి మురారే । మళ్ళీ పుట్టటం, మరణించటం, తల్లిగర్భాన పడడం 
- ఇలాంటి దాటశక్యం కాని సంసారం నుంచి న్‌ అపారమైన దయతో ఓ మురారీ..! నన్ను 
రక్షించు.! 


(శంకర దీక్షిత్‌ చనిపోతాడు. సునాదమాల గురువుకి నమస్కరిస్తుంది. సూర్యం, శరభయ్యలు ఇద్దరూ కూడా శంకరం 
మీద పడిపడి ఏడుస్తుంటారు. మెల్లగా సునాదమాల లేచి తంబురా తీసుకొని గురువు వద్దకు వస్తుంది. కళ్ళకు అద్దుకుని 
తల వద్ద కూర్చొని ఆలాపన చేస్తుంది. లైట్స్‌ డిమ్‌ అవుతుండగా సునాదమాల మీద మాత్రం స్పాట్‌ అన్‌ అయి వుంటుంది. 
మెల్లిగా మళ్ళీ లైట్స్‌ అన్నీ కూడా వెలుగుతాయి. శంకరదీక్షిత్‌ ఫోటో ముందు సాంబ్రానీ కడ్డీలు వెలుగు తుండగా సూర్యం, 
శరభయ్యలు దండవేసి నమస్కరిస్తుండగా.... ఫ్రీజ్‌ అవుతారు) 

ఏ కళైనా రాణించాలంటే వాటి మూలాలను విస్మరించకుండా (ప్రేమతో ఆస్వాదిస్తూ నలుగురికి పంచగలిగిన నాడు 
తప్పకుండా ఆ కళారూపం ప్రజల్లో మిగిలిపోతుంది. ఏ కళారూపమైనా దైవదత్తమైనదిగా భావించి సేవిస్తే ఆ 
కళారూపం తన ఉనికిని కోల్పోదు. ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే భారతీయ కళలను 
నేటితరం రేపటితరానికి అందించాలన్నా, రేపటితరం నేటి తరం నుంచి అందుకోవాలనుకున్నా వాటి 
వైశిష్ట్యాన్ని తెలుసుకోవటం ముఖ్యం.! ప్రతి భారతీయ కళారూపంలో అంతర్గతంగా దాగి వున్న 
ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తూ , ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సమాజ ఆవిర్భావానికి నాంధీ వాక్యం 
పలికే దిశగా అడుగులు వేద్దాం..! శంకరదీక్షిత్‌ వంటి స్వరార్ణవాలైన ఎందరో మహానుభావులకు మా 


శంకరదీకితార్‌ 


శరభయ్య 


న్‌ 


సూర్యం 
శివయ్య 
సునాదమాల 


స్వరార్ణ వం 
(సాంఘిక నాటిక) 
రచన : విద్యాధర్‌ మునిపల్లె 
బీ1/72, 2వ లైను, పాతపట్టాభివురం, 
గుంటూరు - 522006 
సెల్‌: 91-85229 90888 


91- 91601 96556 


లో 
ప ౧రార్త వం 
లం (సాంఘిక నాటిక) 
రచన: విద్యాధర్‌ మునిపల్లె 


కథాసంగ్రహం 


ఏ కళైనా రాణించాలంటే వాటి మూలాలను విస్మరించకుండా ప్రేమతో ఆస్వాదిస్తూ నలుగురికి 
పంచగలిగిన నాడు తప్పకుండా ఆ కళారూపం ప్రజల్లో మిగిలిపోతుంది. ఏ కళారూపమైనా 
దైవదత్తమైనదిగా భావించి సేవిస్తే ఆ కళారూపం తన ఉనికిని కోల్పోదు. ఒక తరం నుండి 
మరొక తరానికి సంక్రమించే భారతీయ కళలను నేటితరం రేపటితరానికి అందించాలన్నా, 
రేపటితరం నేటి తరం నుంచి అందుకోవాలనుకున్నా వాటి వైశిష్ట్యాన్ని తెలుసుకోవటం 
ముఖ్యం.! ప్రతి భారతీయ కళారూపంలో అంతర్గతంగా దాగి వున్న ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తూ, 
ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సమాజ ఆవిర్భావానికి నాంధీ వాక్యం పలికే దిశగా అడుగులు 
వేద్దాం.. అనే సందేశంతోపాటు గురుశిష్య సంప్రదాయంలోని వైశిష్ట్యాన్ని అంతర్లీనంగా 
తెలియజెబుతూ సాగుతుంది. కళారూపం పట్ల కళాకారునికి వుండాల్సి న అంకిత భావాన్ని 


వివరిస్తుంది. 


స్వరార్ల వం 


(సాంఘిక నాటిక) 
రచన విద్యాధర్‌ మునిపల్లె 
దర్శకత్వం 

కథాంశం 


శంకరదీక్షితార్‌ ఆజన్మ బ్రహ్మచర్యం కలిగిన సంగీత విద్వాంసుడు. తన సంగీత విద్య తనతోనే 
అంతమవ్వాలని కోరుకుంటూ తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ జీవిస్తుంటాడు. బయట 
కచేరీలు చేయడు. అతనొక విలక్షణమైన మనస్థత్వంతో వుంటుంటాడు. అతనిలోని సంగీత 
సరస్వతిని గౌరవిస్తూ శరభయ్య అనే మృదంగ విద్వాంసుడు తరచూ అతనింటికి వచ్చి 
వెళుతూంటాడు. అనుకోని పరిస్థితుల్లో శరభయ్య సునాదమాల అనే చిన్నారిని శంకర్‌ దీక్షితార్‌ 
వద్దకు తీసుకొస్తాడు. ఆమెను శిష్యురాలిగా స్వీకరించమని అర్థిస్థాడు. దైవదత్తమైన సంఘటనతో 
శంకరదీక్షితార్‌ ఆమెను శిష్యురాలిగా స్వీకరిస్తాడు. సూర్యం అనే రికార్డింగ్‌ కంపెనీ అధినేత శంకర్‌ 
దీక్షితార్‌ ఇంటికి వచ్చి ఆల్బమ్‌ చేయమని అడుగుతాడు. అందుకు తరచూ నిరాకరిస్తుంటాడు 
శంకరదీక్షితార్‌. ఈలోగానే గురువుకి, శిష్యురాలికి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. 
అటుపై నాటిక అనేకానేక మలుపులు తిరిగి ప్రతి భారతీయ కళారూపంలో అంతర్గతంగా దాగి 
వున్న ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తూ, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సమాజ ఆవిర్భావానికి 
నాంధీ వాక్యం పలికే దిశగా అడుగులు వేద్దాం మనే సందేశంతో నాటకం ముగుస్తుంది. 


